Registered No. HSE -49/ 2016 


HAIRA 
. 
PRAA 


IT OF ANDHA 


CAN 


C 


AN 


GOVERNIE 


Time 


an. 


alona 


Tol 


roine 


conom 


S 


parao 


- 


Procogn 


Surya 


RIGHT TO 
INFORMATION 


जपत 


0 : 1 


ఆంధ్రప్రదేశ్ రాజపత్రము 
THE ANDHRA PRADESH GAZETTE 

PUBLISHED BY AUTHORITY 


W .No.17 


AMARAVATI, SATURDAY, APRIL 28 , 2018 


G .49 


PART II - MISCELLANEOUS NOTIFICATIOSN OF INTEREST TO THE PUBLIC 


- - X - - 


NOTIFICATIONS BY HEADS OF DEPARTMENTS Etc ., 

REVENUE DEPARTMENT 

( Land Acquisition ) 


Rc.No. C/ 285/ 2017 ప్రకాశం జిల్లా భూసేకరణ ప్రకటన 

Date : 23 - 10 - 2017 
ఫారం నెం . VI (ఎ ) 
( 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ , పునరావాసం, పునఃస్థాపనలలో న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు 

పారదర్శకత చట్టంలో సెక్షన్ 11( 1) మరియు ఆంధ్రప్రదేశ్ నియమావళి 2014లో రూల్ 19 , సబ్ రూల్ ( 1 ) ననుసరించి ) 


ప్రాథమిక ప్రకటన 


. 


ఈ దిగువనుదహరించిన షెడ్యూలుదాఖలా భూములను ప్రజా హిత ఉపయోగార్ధం అనగా కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ 
రిజర్వాయరు ప్రాజెక్టు మాచవరం గ్రామము నాగులుప్పలపాడు మండలము 15 ఆర్ 23 ఆర్ మైనర్ ఎడమకాలువ నిర్మాణము 
నిమిత్తము కొరకు భూమి కావలయునని శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ), పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలువారు , 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము భావించినందున , 2013వ సంవత్సరం 30వ చట్టం వలన భూసేకరణ, పునరావాసం, పునఃస్థాపనలో 
న్యాయపరమైన నష్టపరిహారం పొందే హక్కు పారదర్శకత చట్టంలో సెక్షన్ 11 ( 1) న నిబంధనలననుసరించి ఇందుకు సంబంధించిన 
యావన్మందికి ఇందుమూలముగా నోటీసు 
జారీ చేయబడినది . 

పైన పేర్కొనిన చట్టంలో సెక్షన్- 12 క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించి ప్రత్యేక ఉపకలెక్టరు (భూసేకరణ ), 
కందుల ఓబులరెడ్డి గుండ్లకమ్మ రిజర్వాయరు ప్రాజెక్టు వారికి , వారి సిబ్బందికి మరియు పనివారలకు ఆ భూముల భూసేకరణకై 
సెక్షన్ క్రింద ఇవ్వబడిన అధికారములను వినియోగించుటకు అధికారము ఇవ్వబడినది . 

పై చట్టములోని సెక్షన్ 11(4 ) ననుసరించి , ఈ ప్రాథమిక ప్రకటన వెలువడిన తేది నుండి శ్రీ ప్రత్యేక కలెక్టరు /భూసేకరణ 
అధికారి వారి ముందస్తు అనుమతిలేనిదే , ఏ వ్యక్తి ప్రకటనలో తెలిపిన భూమిని ఏవిధమైన అమ్మకం | కొనుగోలు (క్రయ 
విక్రయములు ) లేదా ఏవిధమైన లావాదేవీలుజరుపరాదని తెలియజేయడమైనది . 

పై చట్టంలోని సెక్షన్ 15 ననుసరించి భూసేకరణపై ఏమైనా అభ్యంతరములు | ఆక్షేపణలు ఉన్న యెడల సంబంధించిన 
వ్యక్తి / వ్యక్తులు ఈ ప్రకటనలు ప్రచురించిన తేది నుండి 60 (అరువది ) దినములలోగా శ్రీ స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) అధికారి 
వారి ఎదుట అభ్యంతరములుదాఖలు చేసుకొనవచ్చును . 

[ 1 ] 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


షెడ్యూలు 
మండలము : నాగులుప్పలపాడు 


జిల్లా : ప్రకాశం 


గ్రామము : మాచవరం 


ముంపు 


క్రింది | భూస్థితి 


మొత్తం 
విస్తీర్ణం 
ఎ . సెం . 


సంబంధిత ఆసామీ పేరు 
మరియు చిరునామా 
సంబంధిత ఆసామీ పేరు 


తీసుకొను 
విస్తీర్ణం 
ఎ . సెం . 


సరిహద్దులు 

చెట్లు మరియు 

కట్టడముల 
ఉత్తరం | దక్షిణం | తూర్పు | పడమర | 

వివరాలు 
సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం . 
స .డి . నెం . స .డి . నెం . స.డి . నెం . స.డి . నెం . 
197 | 206, | 196 

205 


1 . | 199 | 18 . 24 | 1. 27 


199 


| 12 


| బెల్లం బసవయ్య 
తండ్రి చెంచయ్య 
నల్లూరి వెంకటేశ్వర్లు 
తండ్రి సుబ్బారావు 
నల్లూరి శేషగిరి 
తండ్రి వెంకటేశ్వర్లు 


2. | 206/ 0 3 . 18 | 0. 19 | 


మెట్ట 


| 199 | 207 | 206/ 1 | 196 


0. 19 | మెట్ట 


కల్లూరి వెంకటేశ్వర్లు 
తండ్రిచెంచయ్య 
మర్రావుల సుబ్బారావు 
తండ్రిరాఘవులు 
యినగంటి వెంకారెడ్డి 
తండ్రిరాఘవరెడ్డి 
పెంట్యాల వెంకయ్య 
ఉరఫ్ పుట్టయ్య 
తండ్రి వెంకయ్య 
| బెల్లం వెంకట సుబ్బయ్య 


3 . 


206/ | 0. 64 | 0. 02 | మెట్ట 


206 / 


| 207 


206/ | 196 


3A 


4 . | 207 | 0. 88 | 0. 61 | 


మెట్ట 


206 


| 218 


208 


221 


యినగంటి లక్ష్మారెడ్డి 
తండ్రి బుచ్చిరెడ్డి 

యినగంటి బైరాగిరెడ్డి 
తండ్రిబుచ్చిరెడ్డి 

యినగంటి అంజిరెడ్డి 
తండ్రి 
జయరామిరెడ్డి 

యినగంటి కోటిరెడ్డి 
తండ్రి 
జయరామిరెడ్డి 


5 . 


| 


220/ | 2. 04 | 0. 38 


| మెట్ట 


218 


220/ 


230 , 
240 


ЗА 


కోట వెంకటేశ్వర్లు 
తండ్రి సత్యనారాయణ 
నల్లూరి వెంకటేశ్వర్లు 
తండ్రి సుబ్బయ్య 


6. | 240 | 


3. 95 | 0 . 40 | 


మెట్ట 


| 


కందులదానియేలు 


240/ 


220 


239 | 


230 


7 . 


238 / | 16. 65 | 0. 43 | 


మెట్ట 


| 239 


230 


సానాల సుందరాచారి 
తండ్రి వెంకట సుబ్బయ్య 


238 / | 238 / 
1B | 142 


13 


ANDHRA PRADESH GAZETTE, April 28 , 2018 


ముంపు 

క్రింద 
తీసుకొను 
విస్తీర్ణం 


క్రమ | సర్వేనెం .1 మొత్తం 
సంఖ్య | స.డి. నెం . విస్తీర్ణం 

ఎ . సెం . 


భూస్థితి 


సంబంధిత ఆసామీ పేరు 
మరియు చిరునామా 
సంబంధిత ఆసామీ పేరు 


సరిహద్దులు చెట్లు మరియు 

కట్టడముల 
ఉత్తరం | దక్షిణం| తూర్పు | పడమర | 

వివరాలు 
సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం. 
స .డి . నెం . స.డి . నెం . స.డి . నెం . స.డి . నెం . 
238 / | 238 / | 238 / 


ఎ . సెం . 


230 


1A 


1బి 


182 


10 


238 / | 1.85 | 0. 10 | మెట్ట ! సానాల మల్లిఖార్జునరావు 

తండ్రి బ్రహ్మయ్య 
238 / | 1.84 | 0. 10 | మెట్ట యినగంటి బైరాగిరెడ్డి 
1సి 

తండ్రి 
కోటిరెడ్డి 


238 / 


238 / 


230 


1B 


1C2 


| 231 / | 11. 01 | 0. 73 | మెట్ట 


యనమలమంద సుబ్బారావు | 238 231/ 2A0 231/ 
తండ్రి శేషయ్య 


7 


266 | 8 . 15 | 0. 49 | మెట్ట | బెల్లం సాయిబాబు 231 | 265 | 266/ 2 | 267 

తండ్రి వెంకట సుబ్బయ్య 
పసుపులేటి సురేష్ బాబు 

తండ్రినాగేశ్వరరావు 
12 . | 265 | 3. 85 | 0. 05 | మెట్ట భూపతి చిన బైరాగి 

266 | 260 | 265 / | 264 
తండ్రి వెంకయ్య 

2 
భూపతి బైరాగి 

తండ్రి చంద్రయ్య 
13. | 264 / | 4 . 98 | 0. 08 | మెట్ట యనమలమంద రమణయ్య | 265 | 353 | 264/ | 267 

తండ్రి శేషయ్య 

యనమలమంద సుబ్బారావు 
తండ్రి శేషయ్య 

యనమలమంద అంకమ్మరావు 
తండ్రి శేషయ్య 
చెనగల వెంకటేష్ 
యిమని అనిత 
భర్త హనుమంతరావు 


1B 


0 . 27 | 


265 


మెట్ట 


353 


264 / 


267 


చెనగల వెంకటేష్ 
యిమని అనిత 
భర్త హనుమంతరావు 


ANDHRA PRADESH GAZETTE , April 28 , 2018 


విస్తీర్ణం 


ఎ . సెం . 


18 


ముంపు సంబంధిత ఆసామీ పేరు 

సరిహద్దులు 

చెట్లు మరియు 
క్రమ | సర్వేనెం.1 || మొత్తం క్రింద 

కట్టడముల 
మరియు చిరునామా 
భూస్థితి 

తీసుకొను 
| స.డి . నెం . | విస్తీర్ణం 

ఉత్తరం | దక్షిణం | తూర్పు | పడమర | 
సంబంధిత ఆసామీ పేరు 

వివరాలు 
ఎ . సెం . 

సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం. సర్వేనెం . 

స.డి . నెం . స.డి . నెం. స.డి . నెం. స.డి . నెం , 
| 14 . | 264 / | 0. 99 | 0. 67 | మెట్ట | యనమలమంద రమణయ్య | 265 | 353 | 264 / 267 

తండ్రి శేషయ్య 

యనమలమంద సుబ్బారావు 
తండ్రి శేషయ్య 

యనమలమంద అంకమ్మరావు 
తండ్రి శేషయ్య 
చెనగల వెంకటేష్ 


యిమని అనిత 
భర్త హనుమంతరావు 


78 . 25 | 5 . 98 


డి . సుదర్శనం , ఎమ్ . ఏ ., 

స్పెషల్ కలెక్టరు (భూసేకరణ ) , 
పి . యస్ . వెలిగొండ ప్రాజెక్టు , ఒంగోలు. 


- - X - - 


Published and Uploaded by the Commissioner of Printing, Government of Andhra Pradesh at 

Government Regional Press, Vijayawada , www.apegazette . cgg . gov.in 


